౯౯౦. 


చ nE 


“౦౮ 


2 
డోరా శరా గంరగాలరొతీ 
అలణ టల ఇణగులుం౮ 


Kiron Type Institute 


శ్రీ శంకరాచార్య విరచిత 


VA + అవిఘ్నమస్తు 


సేకరణ: కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8-134, 
గౌతమీనగర్‌,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. 
https://madhirafamily.wordpress.com/ 


Kiron Type Institute 


వ ఈ 


.'||ఏనుగు లక్ష్మణ కవి భర్తృహరి సీతిశతకమునుండి ఒక పద్యం. “వివేకము కోల్పోయి 
న్‌ ప్రవర్తిస్తే ఎంతటివారికయిన కష్టములు తప్పవు” అనే నీతిని ప్రభోదించె ఈ పద్వయి 


ఆకాశంబుననుండి శుంభుని శిరం బందుండి శీతాద్రి సు 
శోకంబైన హిమాద్రినుండి భువి భూలోకంబునందుండి అ 
సోకాంభోది, బయోధినుండి పవనాంధోలోకముం చేరి గం 


గాకూలంకష పెక్కుభంగులు వీడక భష్టసంవాతముల్‌” 
గంగానది ఆకాశమునండి శివుని తలమీదపడింది. అక్కడనుండి హిమాలయాలు 


ba | 
త 


(మంచుకొండలు)మీద పడింది. అక్కడ 
సతతి. శత శట కు వచ్చింది. 
అక్కడనుండి సముద్రముచెరింది. 
అక్కడనుండి పాతాళలోకము చేరింది. 


' “వివేకముకనుక కోల్పోతే ఇక్కట్లే” 


శపనికోసం తపస్సు చేస్తాడు. ail 


Kiron Type Institute 


హిందూపురాణాల ప్రకారము 
కపిల మహర్షి కోపానికి బూడిదయిన 
తన షూర్వీకంలకం న్వర్శలోక 
వాప్తికొరకు పవిత్ర గంగను తెచ్చి ఆ 
బూడిదమీద ప్రవహింప జేయుటకు 
భగీరథుడు గంగను ప్రార్థించి ఆమెను 
జూూవికి తీనుకువచ్చి తన 
పూర్వీకులకు న్వర్గ లోక వాపి 
కలిగిస్తాడు. జోగీరథుని కోరిక 
తీర్చబోయి గంగ పడిన ఇక్కట్లు ఈ 
పద్యములో ప్రనావించబడింది. 

గంగ ఒకసారి నేను భూమి 
పేదకు వస్తే నాధాటిని భూమి 
తట్టుకోలేదని చెబితే. భగీరథుడు 


2 


Kiron Type Institute 


గయాప్టకమ్‌ - భావార్థముతో, 


“01. భగవతి భవలీలామౌళిమాలే తవాంభః 
కణమణుపరిమాణం ప్రాణినో యె స్పృశన్తి! 
అమరనగరనారీచామరగ్రాహిబీనాం 
విగతకలికలంకాతంకమంకే లురన్ని॥ 


శివుని శిరస్సుపై పుష్పమాలవలే ఉన్న ఓ భగవతీ! నీ నీటి బిందువును ఏ ప్రాణులు 
స్పృశించుదురో, వారు కలిపాపములు నశించినవారై వింజామరలతో వీచుచున్న దేవతా 
స్త్రీల ఒడులలో సుఖించెదరు. 


02. బ్రహ్మాండం ఖండయస్తీ హరశిరసి జటావల్లిముల్లాసయంతీ 


స్వర్గ్లోకాదాపతంతీ కనకగిరిగుహాగండశైలాత్తలంతీ। 
క్షోణీపృష్టే లుఠంతీ దురితచయచమూర్శ్నిర్భరం మత్స్యయంతీ 


పాథోధిం పూరయంతిీ సురనగరసరిత్సావనీ నఃపునాతు॥। 

(బ్రహ్మాండమును ముక్కలు చేయుచూ, శివుని జటాజూటమును సంతోషపరచుచూ, 
స్వర్ణమునుండి దిగుతూ, మేరుపర్వతపు గండశిలలనుండి జారుచూ, భూమిపై 
(ప్రవహించుచూ, పాపములను సంపూర్ణముగా నాశనం చేయుచూ, సముద్రమును 
చేరుచున్న దివ్యగంగ మనలను పవిత్రము చేయుగాక. 


03. మజ్జన్మాంతంగకుంభచ్యుతమదమదిరామోదమత్తాలిజాలం 
న్నానైఃసిద్దాంగనానాం 
కుచయుగవిగలత్ముంకుమాసంగపింగమ్‌। 


3 


Kiron Type Institute 


Kiron Type Institute 


పాయాన్నో గాంగమంభః 
కరికరమకరా[క్రాంతరంహస్తరంగమ్‌॥ 


స్నానము చేయు ఏనుగుల కుంభస్థలమందలి కుదసృతాపనలదె ముసురుచున్న 
దుమ్మెదలు గలది, సిద్దాంగనలు స్నానము చేయుటచే వారి స్తనములందున్న కుంకుమ 
కలియగా ఎరనైనది, సాయం, |ప్రాతఃకాలములందు స్నానం చేయుచున్న మునులు 
చేయు పూజలవలన దర్భలు, పువ్వులతో వ్యాపించినది, మొసళ్లవలే ఉన్న ఎనుగుల 
తొందములచెే అడ్డగింపబడు తరంగములు కలది అగు గంగాజలము మనలను 
రక్షించుగాక. 


04. ఆదావాదిపితామహస్య నియమవ్యాపారపాళ్రె జలం 
పశ్వాత్పన్నగశాయినో భగవతః పాదోదకం పావనమ్‌। 
భూయః శంభుజటావిభూషణమణిర్దహ్నార్మహర్నేరియం 


కన్యా కల్మషనాశసీ భగవతీ భాగీరథీ పాతు మామ్‌॥ 


మొదటగా [బహ్మదేవుని కమండలము నందు ఉన్నది. పిదప నారాయణుని 
పాదోదకమైనది, పవిత్రమైనది, ఆ తరువాత పరమేశ్వరుని జటాజూటము నలంక 
రించినది, జహ్నుమహర్షికి కుమార్తెయినది, పాపములను నశింపచేయునది, భగీరథునిచే 
తీసుకురాబడినది అగు గంగ నన్ను రక్షించుగాక. 


05. శైలేందాదవతారణి నిజజలే మజ్జజ్ఞనోత్తారిణీ 
పారావారవిహారిణీ భవభయత్రేబీ సముత్సారిణీ; 
శేషాహేరణుకారిణీ హరశిరోవల్లీదలాకారిణీ 
కాశీపాంతవిహారిణీ విజయతే గంగామనోహారిణీ॥ 


Kiron Type Institute 


సాయంప్రాతర్ముసీనాం కుశకుసుమచయెశ్చన్నతీరస్టసీరం 


Kiron Type Institute 


soe లు MMO 


3] హిమవత్సర్వతము నుండి జాలువారుచున్నది, తన నీటిలో స్నానం చేసిన వారిని 
“||ఉద్ధరింపచేయునది, సముద్రము నందు కలియునది, సంసార భయములను 
ఇ||తొలగించునది, ఆదిశేషుని శరీరమును అనుకరించుచున్నది, శివుని జటవలే ఉన్నది, 
-||కాశీప్రాంతము నందు ప్రవహించుచున్నది అగు గంగ మనోహరమైనది. 


06.కుతో వీచీ వీచిస్తవ యది గతా లోచనపథం 
త్వమాపితా పీత్రాంబరపురనివాసం వితరసి। 
త్వదుత్సంగే గంగే పతతి యది కాయస్తనుభృతాం 
తదా మాతః శాతక్రతవపదలాభో ప్యతిలఘుః॥ 
నీ తరంగములందు స్నానము చేసిన వారికి నరకము లేదు. నీ జలమును త్రాగిన 


వానికి వైకుంఠనివాసము కలిగించున్నావు. ప్రాణుల శరీరము నీ నీటిలో పడినచో 
వారికి ఇంద్రపదవి కూడా అల్పమైనదే. 


విగతవిషయతృష్టః కృష్ణమారాధయామి। 
సకలకలుషభంగే స్వర్గసోపానసంగే 
తరలతరతరంగే దేవి గంగే ప్రసీద॥ 


ఓ భగవతీ! నీ తీరము నందుండి, నీరు మాత్రమే (త్రాగుచూ సుఖములపై ఆశలు 
చెను కృష్ణుని ఆరాధించుచున్నాను. సమస్త పాపములను నాశనం చేయుదానవు, 
స్వర్దపుమెట్లు ఎక్కించు దానవు, చంచలమైన తరంగములు కలదానవు అగు గంగాదిేవీ! 
ప్రసన్నురాలువగుము. 


08. మాతర్జాహ్నవి శంభుసంగమిలితే మౌళౌనిధాయాంజలిం 
త్వర్తిరే వపుషోవసానసమయే నారాయణాం|ఘిద్వయము!। 


ర్‌ 


Kiron Type Institute 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవె 
భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరాద్వైతాత్మికా శాశ్వతీ॥ 


గంగాష్టకమిదం పుణ్యం యః పఠరేతయతోనరః। 
సర్వపాపవినిర్ముకో విష్ణులోకం స గచ్చతి॥ 


Kiron Type Institute 


Kiron Type Institute 


Kiron Type Institute 


లసిన 


ళా £ 
తేలియకేయవలపినదిగా మనవి--944 


Kiron Type Institute 


